Registered No. HSE - 49 / 2016 


W.No.37 


ANDHRA 
PRADESH 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ 


No.AGC05-11 / 59 / 2022 . 


సత్యమేవ జయతే 


--X- 


50 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 

THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 

AMARAVATI , MONDAY , SEPTEMBER 19 , 2022 

PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


3nter 


IIIII 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 


RIGHT TO 
INFORMATION 


COMMISSIONER & DIRECTOR OF AGRL . MARKETING , 
GOVT . OF ANDHRA PRADESH , GUNTUR . 


NOTIFICATION 


G.817 


AMENDMENT 


[ 1 ] 


AMENDMENT TO ANNEXURE IV OF BYE - LAW NO . 35 OF THE AMC , KURNOOL . 


Date : 10-09-2022 . 


In exercise of the powers conferred under Sub - section ( 1 ) of the section 34 of 
Annexure - IV of the Andhra Pradesh ( Agricultural Produce & Live Stock ) Markets 
Act , 1966 , the Commissioner & Director of Agrl . Marketing hereby approves the 
following Amendment to Annexure - IV of Bye Law No.35 of the Agrl . Market 
Committee , Kurnool , Kurnool District in respect of Hamali Charges payable by the 
purchaser Under Rule 73 of the Andhra Pradesh ( Agricultural Produce & Live Stock ) 
Market Rules 1969 . 


In Annexure - IV of the Bye - Law No.35 of the Agrl . Market Committee , 
Kurnool , the following Hamali charges are to be paid . The revised rates shall come into 
force from the date of publication of the notification in the Gazette . 


2 


SI . 
| No 


3 


1 

Ground Nut 

2 Sunflower Seed 


4 


LO 


5 


( ) 


6 


8 


9 


Commodity 


10 


7 Red Gram 


11 


Castor Seed 


Ajwan 

Drychillies 


Onion 


Bengal Gram 


ANDHRA PRADESH GAZETTE , September 19 , 2022 


Maize 


Black Gram 

Foxtail Millet . 
( Korralu ) 


Unit 


Per bag 
( 35kgs ) 


Per bag 

( 50kgs ) 


Per bag 
( 50kgs ) 


Per bag 

( 50kgs ) 


Per bag 

( 30kgs ) 


Per bag 

( 45kgs ) 


Per bag 
( 50kgs ) 


Per bag 
( 50kgs ) 


Per bag 

( 50kgs ) 


Per bag 
( 50kgs ) 


Per bag 

( 50kgs ) 


Existing Hamali 
charges during the 
year 2019 ( In Rs . ) 

3.56 

3.56 


3.56 


3.56 


3.56 


3.56 


3.56 


3.56 


3.56 


3.56 


3.56 


Proposed enhancement of charges @ 20 % as 
per By - law 35 for the year 2022-23 ( In Rs . ) 


4.27 

4.27 


4.27 


4.27 


4.27 


4.27 


4.27 


4.27 


4.27 


4.27 


4.27 


PRADYUMNA , P.S. , 

Commissioner & Director of Agril . Marketing , 

Guntur . 


ANDHRA PRADESH GAZETTE , September 19 , 2022 

కమీషనర్ మరియు వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకులు , 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము , గుంటూరు . 

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ నిబంధన 35 కు సవరణ . 
Dt.10 / 09 / 2022 

No.AGC05-11 / 59 / 2022 

1971 లోని 1 చట్టముద్వారా సవరించినట్టి 1966 ఆంధ్రప్రదేశ్ ( వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణముల ) మార్కెట్ల 
చట్టము 34 వ విభాగము ( 1 ) వ ఉప విభాగము ద్వారా లభ్యమైన అధికారాలను పురస్కరించుకొని మార్కెటింగ్ శాఖ సంచాలకులు 
1969 ఆంధ్రప్రదేశ్ ( వ్యవసాయ ఉత్పత్తులు మరియు పశుగణముల ) మార్కెట్ల నియమావళిలోని 73 వ నియమము కింద 
కొనుగోలుదారు చెల్లించదగిన హమాలీ ఛార్జీలకు సంబంధించి కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ నియమావళిలోని 35 నిబంధనకు 
గల 4 వ అనుబంధానికి ఈ కింది సవరణను ఇందు మూలముగా ఆమోదించియున్నారు . 


కర్నూలు వ్యవసాయ మార్కెట్ చార్జీలు : 

వ్యవసాయ మార్కెట్ కమిటీ నిబంధనావళిలోని 35 నిబంధనకు గల 4 వ అనుబంధం లోని సంబందిత గదులలో కింది సవరించిన 
హమాలీ చార్జీలు ఉండాలి . 


క్రమ 

సంఖ్య 

1 


2 


3 


4 


5 


6 


7 


8 


9 


10 


11 


వేరుశనక్కాయలు 

పొద్దుతిరుగుడు 


ఆముదాలు 


వామ్ 


ఎండు మిరపకాయలు 


ఉల్లిపాయ 


కందులు 


శనగలు 


సరుకు పేరు 


మొక్కజొన్న 


మినుములు 


ఫాక్స్ బెయిల్ మిల్లెట్ ( కొర్రలు ) 


యూనిట్ ఒక్కింటికి 

ఒక్కో సంచికి 35 కేజీలు 

ఒక్కో సంచికి 50 కేజీలు 

ఒక్కో సంచికి 50 కేజీలు 

ఒక్కో సంచికి 50 కేజీలు 

ఒక్కో సంచికి 30 కేజీలు 

ఒక్కో సంచికి 45 కేజీలు 

ఒక్కో సంచికి 50 కేజీలు 

ఒక్కో సంచికి 50 కేజీలు 

ఒక్కో సంచికి 50 కేజీలు 

ఒక్కో సంచికి 50 కేజీలు 

ఒక్కో సంచికి 50 కేజీలు 


ప్రస్తుత చార్జీలు పెంచిన చార్జీలు ఒక్కింటికి రూ . 


3.56 


3.56 


3.56 


3.56 


3.56 


3.56 


3.56 


3.56 


3.56 


3.56 


3.56 


4.27 


4.27 


4.27 


4.27 


4.27 


4.27 


4.27 


4.27 


4.27 


4.27 


4.27 


ప్రద్యుమ్న , పి.ఎస్ . , 

కమీషనర్ మరియు వ్యవసాయ మార్కెటింగ్ సంచాలకులు , 

గుంటూరు . 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 
Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


3 


